సామల సదాశివ 


ఖండకావ్యాలు 


సామల సదాశివ 
ఖండకావ్యాలు 





తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య ఏ 96 


సామల సదాశివ ఖండకావ్యాలు 
నిరీక్షణము, అంబపాలి, మీరాబాయి 


తొలి ముద్రణ : 1952 


ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల : 80/- 


ముద్రణ : 

చరితఇం(పెషన్స్‌, 

ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -20. 
ఫోన్‌ : 040 27678411 


(ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి, 
హైదరాబాద్‌ - 500 004. 
ఫోన్‌ : 040-29703142 


Publication No : 96 


Samala Sadashiva Khandakavyalu 


Nireekshanam, Ambapaali, Meerabai 


13% 010% : 1952 


2% Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 
Price : Rs. 30/- 


Printed at : 

Charita Impressions, 
Azamabad, Hyderabad 
Ph : 040 27678411 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph : 040-29703142 


కవిత్వ మాధుర్యం 


బహుముఖ (ప్రజ్ఞాశాలి సదాశివ రచనల్లో కవిత్వం 
పరిగణించదగింది. సాంబశివ శతకం తర్వాత చేసిన ఉర్దూ 
కవిత్వానువాదం ఒక పార్శం మాత్రమే. సదాశివలోని భావుకుడైన 
కవి విజృంభించింది మూడు కావ్యాలలో. అవి “నిరీక్షణము, 
అంబపాలి, మీరాబాయి”. కథను ఆలంబనగా చేసుకొని గొప్ప 
రసనిర్వహణ చేసాడు సామల సదాశివ. నిరీక్షణ ప్రణయ కావ్యం, 
విషాదాంతమైన గొప్ప భావకవిత్వ శిఖరం. అంబపాలి బుద్దున్ని 
ఆ(శ్రయంగా నడిపిన గొప్ప తాత్విక కావ్యం. భక్తికి హేతువైన 
కథను అపూర్వంగా నడిపిన కావ్యం మీరాబాయి. ఈ మూడింటిని 
మెత్తని నడక గల పద్యంలో నిర్మించాడు సదాశివ. మూడు 
కావ్యాలను కలిపి ఒకే శీర్షిక “నిరీక్షణము” పేరుతో 1952లో 
(ప్రచురించటం జరిగింది. 

భావకవిత్వపు ఛాయలు తెలంగాణలో ప్రసరించలేదనడం 
ఒక అపప్రధ మాత్రమే. అమలిన శృంగారం, విషాదాంతం, 
సంప్రదాయనిరసనం, భక్తి కలగలిసిన కావ్యాలివి. సంద్రాయ 
రూపంలో చారిత్రాత్మక ఇతివృత్తాలతో చదువరులను కట్టి 
పదేస్తాయి. పద్యాన్ని తన శక్తిమేరా బతికించిన కవి సామల 
సదాశివ. 

'నిరీక్షణము” ఇతర రెండు కావ్యాలను కలిపి “సామల 
సదాశివ ఖందకావ్యాలుగా పునర్ముద్రిస్తున్నందుకు అకాడమి 
ఆనందిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
18.10.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


కృతజ్ఞతలు 


మా నాన్నగారు కీ. శే.డా॥ సామల సదాశివ గారు 
1952వ సంవత్సరంలో ప్రచురించిన ఖందకావ్యములు 
మూడింటిని వెలికితీసి పునర్ముద్రించుటకు పూనుకున్న 
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు, కార్యదర్శి గార్లకు 
ప్రత్యేక ధన్యవాదాలు. 

నాన్నగారు రాసిన ఈ ఖందకావ్యములు ప్రస్తుతం 
అలభ్యములు. వాటిని పాఠకులకు అందజేయడానికి 
సంకల్పించిన పెద్దలకు మరొక్కమారు మా కుటుంబం 
తరుపున కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాను. 


సులోచనా నిలయం 
విద్యానగర్‌, ఆదిలాబాద్‌. - సామల రాజవర్ధన్‌ 


22.10.2019 


తొలి పలుకులు 


విద్యార్థిగా నున్నప్పటి నుండియుం గవిత చెప్పువాండనే కాని పది మంది 
ముందట నా వద్యముల వినివించుటకుంగాని, చూవుటకుంగాని 
సాహసించువాండంగాను. ఈ గుణముండుటవలననే కాబోలు నేనే కవికినిం 
బరిచితుండంగాలేకపోయితిని. గత నంవత్సరమునుండి మి(తుల 
ప్రోత్సాహమువలన నా కవితను బ్రకటింప సంకల్పించితిని. 

తొలుదొల్త శ్రీ సాంబశివ శతకమును ముద్రింపంజేయవలెనని నా 
మాతాపితరుల యుద్దేశము. కేవలము భావములపైననే దృష్టినుంచి కవిత్వ 
లక్షణోల్లంఘనమొనరించుట నాకెందుకో నచ్చదు. అదియుంగాక అపూర్వ భావ 
విలసితములగు నింగ్లీషు, ఉర్దూ కావ్యముల నతిశ్రద్ధతోం జదివితిని. వానిలోను 
లక్షణాతిక్రమణ మెందునుగానరాదు. కావున దొలుత నా కవితలోని లక్షణ 
లోపములను సాధ్యమైనంతవరకు దొలంగించుకొన వలయునను తలంపున 
లక్షణవేత్తలును, నాంధ్రవిల్హణవిరుదాంచితులునగు బ్రహ్మశ్రీ శిరోమణి కప్పగంతుల 
లక్ష్మణశాస్రిగారికి నా శతకమును బంపితిని. వారి ముఖపరిచయము గూడ 
నాకు లేకున్నను వారు నాయందాదరానురాగములను జూపి నా పుస్తకమును 
సమగ్రముగా బరిశీలించి, పరిశోధించి, సవరించి నేనెజుంగని లక్షణ 
సూత్రములనే కాక భావములను గూడం బెక్కింటిని నా కెటుకపబచి 
సాంబశివశతకమును ముద్రింపించిరి. 

వారే నా యీ రెండవ పుస్తకమును గూడ నట్లే శ్రమయనక సవరించి 
తమ యమూల్య [గ్రంథ పరిచయ వాక్యములతో ముద్రింపించినారు. వారికి 
శిష్యభావముతోం గృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాను. 

ఈ పుస్తకమునకు వలయు ముద్రణ వ్యయముల భరించి నన్ను 
ప్రోత్సహించిన శ్రీ కర్నె వేంకటనర్సయ్యగారి విద్యాఖిమానము ప్రశంసనీయము. 
వారికి నేనెంతయుం గృతజ్జుండును. 

ఇట్లు 
1952 సదాశివ 
గ్రంథకర్త 


గ్రంథ పరిచయము 


శ్రీ సదాశివగారు దాదాపొక సంవత్సరమునుండి నాకు 
సాహితీ బంధువులు. భగవతి సరస్వతి మా యిరువురకును 
మైత్రినిం గూర్చినది. ఏకలవ్య శిష్యునింబోలి వారు నన్ను 
ఎరుగకయుండియే యెంతో కాలము సాహిత్యములోను 
కవిత్వములోను నా యుపదేశముల నందుచుం జక్కని సలక్షణ 
కవిత నలవజచుకొని క్రమముగా సుమధురములైన భావములతో, 
మృదుపదగుంభనముతో, నర్భగాంభీర్యముతో, నుడివోని 
శయ్యాసారళ్యముతోను గవితనల్లుటలో గడిదేజిరి. ఈ కవితా 
ఖండములలోని (ప్రతి పద్యమున్ను ప్రతి పదరసస్యందిగా 
నునున్నది. ఈ కావ్యఖండము తెలుగుతల్లి కమూల్యహారమై యీ 
కవికుమారుడు తెలంగాణా కవులలో దలమానికమై 
వెలయుదురుగాక. 


హైదరాబాదు. ఆంధ్ర బిల్బణ, శిరోమణి 
28.02.1952 కప్పగంతుల లక్ష్మణశాస్ర్రి 


అంకితము 
* 


వాంకిడీపుర వాస్తవ్యులును, 

పండిత ప్రియులు నగు 

శ్రీ గాదె-సాంబయ్య శావుకారు గారి దగ్గజ 
మునీముగాం బని చేయుచున్న 

శ్రీ కర్ణి వేంకట్నర్స్భయ్య గార్కి 


- సదాశివ 


శుభాకాంక్ష 


శ్రీ వల్లభ పద భక్తుండు 

శ్రీ వేంకటనర్సునాం బ్రసిద్దుండెలమిన్‌ 

శ్రీ వెలయంగ నివసించును 

శ్రీ వాంకిడి పురమునందు స్థిర విభవుండై. 


సతిపుల్లమ్మయుం దానీ 

కృతి భూషంగొనిరి మిగులం ట్రీతిదలిర్చన్‌ 
తతగుణ ధనులగు నీదం 

పతులకు శ్రీ శుండు సకల భాగ్యమొసంగున్‌. 


10 


బై 


తే.గీ. 


ప్రార్థనము 


ద్వాపరంబున భగవ[త్రకృతి ప్రేమ 
మఖిలగోపజనంబు నరయం జేసి, 
తన్మయలగుచు మోదంబునవినెడు వేం 
తలకును వేణునాదంబువినిచి, 
ప్రకృతి విరాగానురాగ తత్వ్వంబుల 
నిల మనుజాళికి నెబుంగం జేసి, 
ఆహవంబున నిరుత్సాహియెన కిరీటి 
కమలగీతోపదేశము నొనర్చి 


నట్టి నీ దివ్యమూర్తి నహర్షిశంబు 
హృదయముననిల్పి స్మరియింతు ముదముతోడ 
నీకృపాదృష్టి నాపయినిల్సి, సత్ప 

థంబుజూపి ప్రోవుము నిరంతరముంగృష్ల! 


11 


కవిత్వ మాధుర్యం 
కృతజ్ఞతలు 

తొలి పలుకులు 
గంథపరిచయము 
అంకితము 
శుభాకాంక్ష 
ప్రార్థనము 


నిరీక్షణము 


అంబపాలి 


మీరాబాయి 


12 శ సామల సదాశివ ఖండకావ్యాలు 


05 
06 
07 
08 
09 
10 
11 


13 
35 
45 


తే.గీ. 


శ్రీ 
నిరీక్షణము 


1 


కలదొక యేటియొడ్డున నొకా నొకపల్లియ, దానిదాపున 
న్గలదుకుటీర మొండచటంగాపురముండును వృద్దుండొక్కండి 
మ్ములందనకూతుతోడ సతముందన దేశమునన్‌వసించు వా 

రలతని సుస్వభావము గరంబు నుతించుచు గౌరవించంగన్‌. 1 


ఆతని యేకైక సుతయు 
గీతయనెడు నాఖ్యంబరంగి, కీర్తివడసి, య 
న్యాతీతం బనందగు సుగు 


ణాతి శయంబొప్ప, సుందరాకృతిందనరున్‌. 


పల్లియలోం బుట్టి, పెరిగి, 

ల్లైబ్రతుకు పసనెటింగి, బాల్యంబుననే 
తల్లినింబాసిన యనుం గుం 
బిల్లనతిప్రేమం బెనుచు వృద్దుండెపుడున్‌. 


es 


పట్టణంబులం గలభోగ భాగ్యతతుల 

ననుభవించి యెజుంగని యాలతాంగి 
తోడులేకయే విహరించుం దోంటలోని 
తరులతాదులే తోడయి తననుగొలువ. 


నిరీక్షణము * 18 


తే.గీ. 


తే.గీ. 


ఒక్కెడం దండ్రిసేవనము లోరిమిమైనొనరించు; నొక్కెడ 
న్మక్కువతో వనంబున సు-మంబులంగో యునుదండ్రిపూజకై 
యొక్కెడం గీరశారికల -నాయ్యనడాయుచుంబల్మరించు; వే 
టొక్కెడ నేటిలోందిరుగు-నొంటిగనావపయిన్ముదంబుగన్‌. 


టేపు మాపులం బడవ పై బ్రీతిమెజియ 
నేరు దాంటుచు నాతలి తీరమందు 
నున్న లేమావిక్రిందం గూర్చుంది కొంత 
సేపెవరి కోసమో నిరీక్షించు చుండు. 


ఈ విశాల ప్రపంచ మందెంచి చూడ 
వృద్ధపిత యొక్కరుండు దప్ప నితరులెవరు 
లేరు తనవారనందగు వారలనుచు 
నెటింగియును నానిరీక్షణ మెవరికొబికొ! 


ఒక వర్చర్తుడినంబునంబురములో -నున్నట్టిసన్మిత్రుచెం 


తకు నా వృద్దుడు పోవంగాందలచి, గీతంబిల్పి “యోయమ్మ! నేం 


టికినా మిత్రునిం జూచి, మాపటికినిట్లేవత్తు నీవంతమ 
ట్టుకుజాగ్రత్తగ నుండు మెవ్వరునుతో -డున్‌ లేరునీకిచ్చటన్‌ 


అయిన భయమేమిలేదె 

ట్లయినన్నేవ త్తు రాత్రియగువజకును, నీ 
పయిదృష్టి నుంచుటకు ప 

ల్లియవారికిం జెప్పిపోదులమ్మనియతండున్‌. 


14 * సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


బై 


తే.గీ. 


తే.గీ. 


చెప్పందగినవి చెప్పి, నిశ్చింతుండుగుచు 
నరిగెంబట్టణమునకు; ననంతరమున 
గీతయును దైనికంబు లౌకృత్యములను 
దొంటిరీతిని నెబివేర్చి తోంటకేగె. 


ఆనిలసంచలితంబులగు శిరోజముల నం 
చితరీతి కొప్పుగం జేర్చి చేర్చి, 
అతిసుకుమారంబులగు లతాంతంబులం 
గోమలాంగుళులచేం గోసికోసి, 
పూ రేకులను భ్రమన్‌ సారెకుంబెదవుల 
వ్రాలడు తేంటులందోలితోలి, 
మృదుపాదములను బురద నేలలంబ్రయత్న 
మునం బదిలంబుగా మోపిమోపి, 
అలసి కాంబోలు నా, జవరాలు కొంత 
తడవు విశ్రాంతి గొననొక్క తరువుక్రింద 
నున్న చట్రాతిపైనం గూర్చుండి, ప్రకృతి 
శోభం బారవశ్యంబునం జూచుచుండె. 


కొంతతడ వట్లెయుండి యా కోమలాంగి 
యినునింగని యేమిదలంచెనో హృదయమందు 
పరుగుపరుగున నదింజేరి, పడవవిప్పి, 

దాని నీటికిందిగిచి యాసీనయయ్యె, 


ఆ నదితీరము లొరసి భ 

యానకముగం బారుచున్న నైనంబడవపై 

నా నెలంతుక నిర్భయముగం 

దానావలి యొడ్డు సేరె -తత్సమయమునన్‌. 


10 


11 


12 


13 


నిరీక్షణము 15 


2 


తే.గీ. 


2 


పిల్లంగ్రోవిని స్వకల్పిత రాగతాళాల 
వరలు సంగీత మవార్యలీలం 
బాడుచుం బసులకాపరులు పొలమునుండి 
యాలందోలొని పల్లె కరుగుచుండ, 
గల కలారవములు గడలనించుచుం బక్షు 
లెజగొని గూండ్లకు నేగుచుండ 
నర్ముండు ముదిమి మైనపరాశందిరుగుచు 
విశ్రమస్థానంబు వెదకుచుండ, 


నపరగిరి శిఖరంబుల నరుణిమంబు 

ప్రబల, వసుమతి కుంకుమరాగశోభ 

వరలుచుండంగ, దౌదౌల మురిపమొప్ప 

రజని వెనుకముందాడుచు రాందొడంగె. 14 


పగలెల్లం గురిసి నభంబు పై మేఘము 
లృలుచనై యెడనెడం బాటుచుండం 
బలురకంబుల వాసనలం జొక్క్మిగంధవా 
హుండొయారపున్నడ నొప్పుచుండ, 
ననిలుండు తూగుటుయ్యాల లూంపంగ నేటి 
యల లెల్లందాండవంబాడుచుండ, 
నలలొనరించు నాట్యము మేలవించి ప 
కులు మంజుగీతము ల్వలుకుచుండ, 


16 * సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


నొంటిగామావి క్రిందంగూర్చుండి ప్రతిది 
నంబువలె గీత యుక్షిప్త నయనయగుచు 
నెవరి యాగమనమునకో యెదిరిచూచు 
చుండె; క్షణకాల మారీతినున్న వెనుక. 


నవయౌవనాంగుం డగునొక 


యువకుడు తనదెసకు వచ్చుచుండుటంగని యా 


యువతి కడుజడిసి యాతని 
నవలోకించె నతిభీత హరిణేక్షణయె. 


ఆ యువతీమణి సోయగ 

మాయువకుని మానసంబు నాకర్షించెన్‌ 
వేయేల నతండు తనవాం 

డేయని భావించె గీత హృదయమునందున్‌. 


తనస్వప్నంబుల లోపల 

ననవరతము వచ్చినిదుర హరియించుచుం దా 
ననిశంబుం బ్రతీక్షించినం 

గనరాని యతండువీండె కాయనితలంచెన్‌. 


ఇన్నాళ్ళు నిరర్థకమను 

కొన్న తన నిరీక్షణంబు కొనసాగం గనేం 
డన్నియు సార్థములగుటం 

గన్నులంగని గీత హర్షగర్వితయయ్యెన్‌. 


15 


16 


17 


18 


19 


నిరీక్షణము * 17 


తే.గీ. ప్రియులనేత్ర ద్వయద్వయి వెరసి కొన్ని 
క్షణములవ్యక్తభంగి భాషణము సల్ప; 
హృదయముల దడదడలభివృద్ధి నొందెం 
గాని తనువులు బెదవులు గదలకుందిె. 


క. ఆతని నేత్రాంతర్గత 
మై తగు తారుణ్యపూరమద్భుతలీన్‌ 
ద్యోతితమై కాన్సింపంగ 
గీత వివశయగుచుం జూచెం గ్రీంగన్నుంగవన్‌. 


తే.గీ. ఆతనికన్నులయందు నున్నట్టితేజ 
మాపెకు నపూర్వమనితోంచ నప్రయత్న 
ముగ, తనదు జీవితంబులో మొదటిసారి 
టిప్పలొక కొంతకన్నులం గప్పుకొనియె. 


క. ఆ మదిరేక్షణ చూపుల 
లో మైమజపొందియునుం బలుకం జాలక యే 
మేమోతలంచి, యతండుతుద 
కేమాడక నీటంజొచ్చి యేగుచునుండెన్‌. 


తే.గీ. గీతయటనిలుచుండియే యాతండేగు 
తెరువుగనుచుండనాతందదృశ్యుందయ్యె 
మధ్యనది ; యంతనామె యేమాత్రమేని 
జాగులేకపడవం గొనిజలము జొచ్చె. 


18 * సామల సదాశివ ఖండకావ్యాలు 


20 


21 


22 


28 


24 


తే.గీ. 


తే.గీ. 


అతండు నీటమునిగి యిటునటు కరములం 
గొట్టుకొనుచునుండంగ నాకోమలాంగి 
పటురయంబునం జనుదెంచి పడవనుండి 
త్రాంటినొకదాని విసిరె నూంతగ జలమున. 


చేతికిందగిలిన రబ్ఞూవు 
నాతండూంతంగొనియును బ్రయాసంబున నె 
ట్లో తేలి, పడవనెక్కెను 

గీతకరము తనకరమునం గీలించివెసన్‌. 


ఇరువురు దరిజేరి రతండు 
పరమానందంబు తోదంబరవశుండగుచున్‌ 
గరమనురక్తిన్‌ “నీమే 

ల్మబివ” ననుచుగీతకనె నమాయకలీలన్‌ 


“ఏనాడు నదీజలముల 

నేనీంది యెజుంగననిన నీవిదిహాస్యం 
బౌనని తలంతువెమో! 

మానిని! నీవలన నేడు మరణము దప్పెన్‌.” 


అతని మాటలలోని తీయందనంబుం 
దనివి తీజంగంజవి చూచి తలరుంబోండి 
సిగ్గునందలవంచెను-చిజుతనగవు 
మోముపై నల్లనల్లన మోసులెత్త. 


25 


26 


27 


28 


29 


నిరీక్షణము + 19 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కొంత సేపుమౌనంబుగాం గూరుచున్న 
పిదప విజయుండు బలుకు నవ్వెలందితోడ 
“మగువ! యీచెంతనున్న గ్రామంబునందు 
నే వసించుచున్నాండ నింతవరకు. 


ఆచట తలిదండ్రులార్జించి నట్టిమేడ, 
భూములుంగొన్ని యున్నవి పూవుంబోండి! 
తల్లిదండ్రులు పసినా౭డె తరలిపోయి 
రాప్తలనం దగువారు లేరచటనాకు. 


ఏవిధంబైన (ప్రేమనే నెజుంగ పడతి 
వసుధయందు నెవ్వరును నావారులేమి, 
(బ్రతుకుపైరోసి సైనిక భటుందనైతి 
నొంటిగా నుంటకంటె నిట్లుత్తమమని. 


నీదుపరిచయంబు లభింప నేండపూర్వ 
మైనజీవితాపేక్ష లీయవనిలోని 
భోగభాగ్యము లన్నిటిం బొందుకాంక్ష 
లుప్పతిలుచుండె నామది నిప్పుడిపుడె.” 


ఆనుచు, మౌనంబుగాం గన్నులశ్రుకణము 
లురల, దీనదృక్కులం జూచు చున్న గిత 
కరములంగేలం గీలించి కరుణవెలయ 
నామెకురులను దువ్వుచిట్లనియెనపుడు. 


20 % సామల సదాశివ ఖండకావ్యాలు 


30 


31 


32 


33 


34 


తే.గీ. 


తే.గీ. 


బై 


తే.గీ. 


“నీదువృత్తంబు నరయంగా నే మజచితి 
చెప్పమలొచుం బ్రశ్నింపంగ సేదదేరి 
అ(శుధారలం దుడుచుచు ననియెగీత 
గళమునొకకొంత సవరించి క్షమముగాను. 


“వృద్ధపిత దప్పనావార లెవరులేరు 
అతండుబాల్యంబు నుండి నన్నధికమైన 
(ప్రేమతోంబెంచు చుండంగాం బెరుగుచుంటి 
నింతయేనాదు సంగతియంత”, యనంగ. 


అవరసంధ్యారాగ హసితారుణప్రభా 
యుతకరపల్లవం బొక్కసారి, 
అమితతేజోర్ధ చంద్రాకృతితోం జెలు 
వొందు ఫాలతలంబు నొకృసారి, 
కర్ణభూషా ప్రభాకీర్ణాంచిత కపోల 
యుగ్మంబు లెలమిమై నొక్కసారి, 
రదన పంక్తిద్యుతి ప్రతిబింబిత ప్రకా 
శోష్ట్రబింబంబుల నొకృసారి, 


విజయుం డతిపవిత్ర ప్రమవెలయునట్లు 
చుంబనంబొనరించె; నయ్యంబుజాక్షి 
పరవశత్వమునొంది, తద్భాహులతల 
డోలికలందేలి యాడెమరాళివోలె. 


35 


36 


37 


నిరీక్షణము + 21 


తే.గీ. ప్రకృతియంతయు నా యువ (ప్రణయలీల 
లరసిప్రమదంబు జెందినట్లయ్యెందలంప, 
నగుమొగంబుల లేందీవెలెగసి, యప్పు 
డెలమి వంగిజోతలు సమర్పించుచుండిె. 


ఉ. తారకలల్ల నల్లన సుధాకరు చుట్టాకటొక్కటే బయ 
ల్దేరుచు, నూత్నదంపతుల తీరుగనుంగొని, స్నేహభావమే 
పార, స్మితాననంబుల నభోంగణవీథుల నిల్చిచూడం, బ 


ద్మారిసుధాంబు బిందులు బ్రియంబునం జల్లుచునుండె వారిపై. 


తే.గీ. చిలిపిచేష్టలం దెమ్మెర ల్మలసియపుడు 
చెలంగిసుమనోరజంబు వర్షించుచుండె 
తీరములనంటి పారు నదీ జలంబు 
పొంగిపొరలెను హృదయ ముప్ప్బొంగుకొలంది. 


తే.గీ. అంతనాతని మిత్రులల్లంత దవ్వు 
నుండి, యెలురాత్తి పిలుచుచునుండు టెటీంగి 
యధికతర నూత్నసంభ్రమాయత్త చిత్తు 
డగుచు ననురాగమొప్ప నిట్లనునతండు. 


ఉ. ఈ వనలక్ష్మి సాక్షి మనమిద్దబిమిచ్చటంబెండ్లియాడినా 
మో వరవర్ణినీ! యిచటనొంటిగ నిన్విడి తొంటిరేయినే 
పోవుచునుంటి; నన్మజచిపోవకు; మెన్నంటి కైనవచ్చెదన్‌ 
నావిధులంద్యజింపందగునా! ననుబంపుము ప్రీతితోడుతన్‌. 


22 % సామల సదాశివ ఖండకావ్యాలు 


38 


39 


40 


41 


42 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే॥గీ॥ 


అని యోదార్పంగ, దీనా 

ననయయి బాష్పాంబుపూర్ణనయనయగుచున 
వ్వనజాయతలోచన యి 

ట్లనియె వెలుంగు రాల్పడంగ ననుంగునితోడన్‌. 


“ఎట్టియభిలాషలును లేక, యెట్టిలోప 
మును నెబుంగక, యేకష్టములు దెలియక 
శాంతిసౌఖ్యాలంగడచు నాజన్మకింక 
విరహవేదన గాంబోలు విధియొనర్చె. 


అల్పవాంఛలు గలహృదయమున, నిన్ను 
గాంచంగాంబలు వాంఛలు గలిగెనాకు 
రిత్తవుచ్చియు నవి యెల్లంట్రీతివీడి 
యరుగ నెంతువు నా సౌఖ్యమపహరించి. 


వలదనం జాలనిన్ను; నీవలనదోష 
మేమిలేదు; నీత్రోవ నీ వేగుచుండ 
మార్గమధ్యంబునందుం గర్మవశరీతి 
నిన్నుగలసితి; నెవరినేమున్న దనంగ! 


ఎందజనొ చూచితిని నిటులేల నేండు 
నిన్నుజూడంగ వివశనై యెన్నంటికినిం 
దెగని సంబంధ బంధంబు దెచ్చికొంటి 
నిదియె దైవ సంకల్పమో నింతనిజము. 


483 


44 


45 


46 


47 


నిరీక్షణము + 28 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నీ దర్శనలాభంబు మ 

హా దుఃఖమె కొంతకాలమైన నదియె యా 
హ్లాదదమగు నీ యనురా 

గాదరముల సంస్మరించు నవసరములలోన్‌.” 


ఆవిడ యమాయకత్వంబు నరసి; యామె 
హృదయము గ్రహించి, మిగుల సంప్రీతుండగుచు, 
పూరుషుండుగానం జిత్తంబు బొదివిపట్టి 

తిరిగి యోదార్చె నిటువలె ధీరుండగుచు. 


“అన్యోన్యంబును కొంతకాలముననన్య ప్రేమమైనుండ నీ 
కన్యాయంబుగ నిన్ను నన్నున విలంఘ్యంబైనకాలంబు నో 
కన్యా! దూరముజేయునేండ; యినదుఃఖంబేలబేలా! సుసా 


మాన్యంబీయెడంబాటు; ప్రేమకిదెసుమ్మా గీటురాయా రయన్‌. 


కామవిరహిత సుప్రమకలితులగుచు 
నన్యలభ్యంబుగాని మహాసుఖంబు 

గాం(కు ప్రియజనుల్‌ తమ వియోగమునగూడ 
నతివ! మన వియోగంబు దుఃఖార్హమగునె! 


ఒనరం బ్రియజనులెల్ల సంయోగసుఖముం 
బదయంజాలరు కాలప్రభావగతిని 

ముదిత! కొన్నాళ్ళు మనము సంయోగసుఖముం 
గాంచలేకున్న మనప్రేమ కొంచెమగునె! 


24 % సామల సదాశివ ఖండకావ్యాలు 


48 


49 


50 


51 


ర్‌2 


తే.గీ. 


అలుకంబూనకు; జన్మజన్మలకు నిన్నర్లాంగిగాంబొందనే 
(n) 


వలతున్నానసపీఠినిల్పి నినుదివ్యప్రేమరాజిల్లంబూ 


వులంబూజింతును నేంటి యీ ప్రణయమెప్పున్నా మనంబందుని 
చ్చలు గ్రొత్తెపెనుపొందునాపయిని విశ్వాసంబు నుంచందగున్‌. 58 


నీ మధురస్కృతిం జేయుచు 

మైమజపునం గన్నుమూయ మదిరేక్షణ! నీ 
పమయెనా హృత్మమలము 

లో మెలంగుచు, కన్నుదోయిలో నుండవలెన్‌. 


రేలనొంటిగ నేనిదురించు వేళ 

నాదు స్వప్నాల దేవకన్యవలెవచ్చి 
నాట్యమాడుచు, నవ్వుచు, నన్నుగూడ 
రహిని నవ్వింపు మెపుడు నా ప్రణయదేవి! 


సారంబు లేమి గడువే 

సారితి జీవితములోనం జంద్రానన! నీ 
హారామృత ధారలమన 

సారగురియు శుష్మమానసాంగణ మందున్‌. 


వారము దినములలో నిను 
జేరంగంజనుదెంతు; నేను జేసినబాసల్‌ 
మీజనెపుడు; నాకొజికై 

నీరజముఖి! చూడుమిచట నిల్చికరుణమై. 


54 


ర్‌ర్‌ 


56 


57 


నిరీక్షణము + 25 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే. గీ. 


ఈ తరువుకడ, నీ సెలయేటిదరిని 
నీయుపవనాంతరంబున నేకతమున 

నిన్ను దర్శించి భాషింపనేందలంతు, 

వనిత! నా ముద్దు చెల్లింపవలయుంజుమ్ము. 


జనకుని యనుమతినెటులై 

నను బడసి యొసంగు దర్శనంబును; నేత 
చ్చిన వెనుక భావిజీవిత 

మునుగూర్చి తలంచుదము; ప్రఫుల్లాబ్దముఖీ!” 


ఈ పగిదిం బ్రియురాలి ననేకగతుల 
నూరడించుచు నుండగా జేరవచ్చి 
రచటి కాతని సవయస్ము లంత గీత 


యొదిగి నిలుచుండె నొకపూల పొదమటుగున. 


ఆరుదెంచిన హితుల విజయుం 

డరుదారంగ గౌరవించి, యాయమతోడన్‌ 
బరిచయముం జేయించెను 

పరమాహ్ష్లాదము వారు “భద్రమె?” యనినన్‌. 


అతండు నదిలో మునుంగుట యాదిగాంగ 
లట్టి వృత్తాంతములు 'సెప్ప, నంతవారు 
సంభ్రమంబునం దమ కృతజ్ఞతలం దెల్పి 
యాపెకు నమస్మరించిర, నంతరమున; 


26 % సామల సదాశివ ఖండకావ్యాలు 


ర్‌రి 


59 


60 


61 


62 


తే.గీ. కొంతవడి మాటలాడి, యా కోమలాంగి 
సెలవుగొని, యుద్ధమందునం జేరు కాంక్ష 
దెల్పి, విజయుని తోడ నదిందరించి, 
యరుగుచుండిరివారు రయంబు మెజయ. 63 


షట్పాదగీతి స హితులంగలిసి, ప్రేయసి యనుమతినిం బడసి, 
మనసు వెనుకకు, కాళ్ళు ముందునకు సాగ 
విజయుడు పురోన్ముఖుండయి వెడలుచుండె- 
నతండు దృక్పథమును బాయునంతదాంక 
కనులు శ్రావణమాస మేఘములంబోల 
గీత యట నిలుచుండి వీక్షించుచుండె. 64 


నిరీక్షణము * 27 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


వారము గడచిన, విజయుడు 
సేరన్‌ రాండాయె, -గీతచిత్తమునంతే 
పారెన్‌ విచార; మయినన్‌ 


దా రాగలందడంచుమదిని దలచె దృఢముగాన్‌. 


విజయుండరిగిన మీందట విహ్వలాత్మ 
తండ్రికెన్నండు దెల్పదు తనదువృత్త 
మతని మనమున వేదనయగునటంచు 
భీతిలజ్ఞలు సపెనుగొని బీగియంబట్ట. 


ఎల్లియోనేండొ విజయుండే యేగుదెంచి 
తావచించును జరిగిన తంత్రమెల్ల 
నన్నిట నతండుదగినవాండగుట జనకుం 


డతని సంభావితునిం జేయునంచుందలచు. 


విజయునకుం దన్నాసంగుట 

కు జనకుండు నవశ్యమొప్పుకొనునంచా నీ 
రజముఖీ యువ్విళ్లూరుచు 

నిజకాంతుని రాకగోరి నెతివీక్షించున్‌. 


హృదయదయితునిం బెడంబాసి యిందువదన 


అఖిలలోకంబు తనకు శూన్యంబటంచుం 


దలంచి, వలపోతం దానెంతొ కలంగుచుందె; 


ప్రియవిరహతాపమనుభవ వేద్యమగును. 


28 % సామల సదాశివ ఖండకావ్యాలు 


65 


66 


67 


68 


69 


తే.గీ. 


తే.గీ. 


బై 


మనసు గలసిన ప్రియజనుల్‌ మరుంగువడిన 
మనంగవచ్చునె యేరి కీ మహితలమున! 
నందుహృదయేశ్వరుండని యనవరతముం 
దలంచు ప్రియతముండెడయైన మెలగవశమె! 


క్రమముందప్పక తిర్గుచుండె బుతుచక్రం బట్టియా యేటిప్రాం 


తమునంగల్లు మహీరుహంబుకడ, గీతాదేవిరేలుంబవ 
ళ్లమితోత్మంఠతతోం బ్రియుంగనెడు నూత్నాశాలతలెందమం 
దమరంబెంచుచునిల్బు, వేసరక, ఆయాసంబుబాటింపకే 


విజయుండీమజునాండెవచ్చుననియువ్విళ్లూరు -మర్నాండునీ 
రజబంధుండ పరాబ్దీంగ్రుంకువజకా రాటంబుతో వేచి; యా 
కుజముంజేరుచుం గొంత సేపునలుదిక్కుల్సూచినిట్టూర్చంగా 

రజనీ కాంతయె జాలింజెందియల నిద్రాదేవి నంపుందయన్‌. 


ప్రియుని తెన్నులు జూచునా వెలదికన్నుం 
గవకు నిమిషత్వ మొకకొంత కలుగంజేయ 
యత్నమొనరించి యొకగడియయెజయంబు 
నొందుచుండునిద్రాదేవి యోర్మిగల్లి 


హృదయంబునిండి పాటిడు బాష్పధారల 
నేత్రాంతముల యందెనిల్పంజూచు 

వేడినిట్టూర్పుల వాడిన పెదవులం 
జిన్నగాహసియింపంజేయంజూచు 

నలఘువిషాదసంకలిత ముఖాబ్దినిం 
జిజునవ్వు తెరలను జేర్చంజూచు 


నిరీక్షణము + 29 


70 


71 


72 


783 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


నాప్త్పలయెదుట సౌఖ్యానందములంబ్రద 
ర్భించు ప్రయత్నంబుం జేయంజూచు 


నురుతరాంతర పరితాపమొరులయెదుట 

బయలుపడ నీదు గీత యేపగిదినైన; 

ననుభవములేని వారల కరయనగునె 

ప్రియవియోగజమైనట్టి హృదయబాధ! 74 


“ఎట్టి మనోవ్యధయే? తెల్పవే!” యని 
సానుభూతినిం జూపు సకియలకును 
“ఇట్లు కృశించితివేలనమ్మా!” యని 
(ప్రేమమైం బ్రశ్నించు పితరునకును 
“ఏల నెప్పటివలె నెలనవ్వలేద”ని 
యనుకంపనడుగు వృద్ధాంగనలకు 
“ఈమె యీ గతినుండెనేల?” యంచొండొరుల్‌ 
భాషించుకొను పల్లివాసులకును; 


యెన్నండును మాజువలుకక యేకతమునం 

జెప్పికొను దన వెతలం బ్రశ్చ్నింపనట్టి 

ప్రకృతి సతికినిి దనదు భావంబులందు 

మెలంగు ప్రియవిజయునకు నా కలువకంటి. 75 


ఎవ్వరికి నెప్పుం దెలియంగనీయరాని 
బాధయని; దానిదెల్సిన బంధులైన, 
నెట్టిసానుభూతిని దెల్చుహితులునైన 
పరిహసింతురొకప్పుడు పరుల యెదుట. 76 


30 * సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఎవరేమన్నను లక్ష్య పెట్టదు; -ప్రియుండేరానిచో నింకనె 

ట్లవునో? యెందజునవ్వవారా? యనుచ త్యంతంబు దుఃఖంబుం జెం 
దివిచారించు; నాక్కొకయప్పుడునిజాదృష్టంబు బాగున్న రెం 
డవనాండాతండు వచ్చుందప్పదని వేడ్మంజెందు నత్యాశమైన్‌. 77 


ఆశతో నిట్లు పెక్కునాళ్లామె జీవి 

తంబు గడపుచు నుండెను;-ధరణిలోన 
ననవరత దుఃఖహతులైన జనులు, భావి 
యాశచే దుఃఖవిసృతి నందుచుం[డు. 


ఆశయే లేనినాండు సన్యాసులైనం 
గావలయు, లేనిచో (బ్రతుకంగవశమె? 
గతము, వర్తమానము, దుఃుఖయుతములైన 
భావిసుఖమందంగలమని బ్రదుకవచ్చు. 


వృద్దుండగుటం గొన్నాళ్లకావెలంది తండ్రి 
తనువుచాలించెను విశాలధరణి యందు 
దనయనొంటిగవీడి, “యూజననమరణ 
దివ్యసర్దన కర్తనీ దిక్క”టంచు. 


జనకుని గోల్పోయిన య 

వ్వనితామణి జీవితంబు వ్యర్థమనుచు నెం 
చినదైన; విజయుందెపుడై 
ననురాంగలడనెడు గట్టినమ్మకమొదవన్‌. 


78 


79 


80 


81 


నిరీక్షణము + 81 


తే.గీ. బ్రతుకుచుండెను జీవచ్చవంబుపగిది 
పల్లెయందు వసించెడువారలెపుడు 
సాయపడుచు నాయమ నతి శ్రద్ధతోడం 
గాంచుచుండి రెంతయుననుకంపమీబి. 


తే.గీ. వారములు, మాసములు, పలువత్సరములు 
గడచుచుండెను - ప్రకృతిలో ంగలుగదయ్యె 
మార్పులేశంబు; సుఖదుఃఖమయజగంబు 
వరలె నిర్వికారముగ నెప్పటివిధమున. 


క. అనిమేష నిరీక్షణముల 
ననవరతముంజూచుచును, రవంతవిసుగులే 
క, నిరాశజెందంబోక, ప్రి 
యుని చింతన సేయు నితర మొల్లక మదిలోన్‌. 


చ. “కపటము లేని భావములు గల్లినచూపుల వాండు; నేరికే 
నపకృతి జేయనట్టి హృదయంబుగలట్టి యతండు; వంచనం 
బెపుడునునాకొనర్పందిటు లేననుమానముంజెందరాదు, తా 
నెపుడయినన్న నుంగనంగ నిందరుదెంచు నిరాశయేటికిన్‌?” 


తే.గీ. _అనిమదిన్‌ దృఢ విశ్వాసమతిశయింపం 
బెక్కువత్సరాల్దడచిన పిదపనైన 
విస్మరింపదుగీత తా విజయునెపుడు 
ప్రత్యహమువేచియుండు నవారితముగ. 


32 % సామల సదాశివ ఖండకావ్యాలు 


82 


83 


84 


రి5 


86 


తే.గీ. 


తే.గీ. 


ఒకదినమాత్రోవను సై 

నికులిర్వురు బోవుటావనిత కన్లాని చెం 

తకుం బోయె పరుగు పరుగున 

వికచాంబుజవదనయగుచు, వేడుకపడుచున్‌. 87 


“నాయడు విజయునికై వచ్చినారు వీరె” 

యనుచుందలపోసి, యప్పుడయ్యలరుం బోండి 

సంభమముదోంప గడుసంతసమున వారి 

నడిగి ప్రియతముం గూర్చియత్యాశతోడ. 88 


వారుక్షణకాల మామెనుతేటిపారం 

గాంచి, స్మరణకురాంగ నాకాంతతోడం 

బలుకసాగిరి కొంతసేపటికి గతముం 

ద్రవ్వికొంచువిచారంబుం దడవికొనగ. 89 


“ఎన్నటిమాట! యా విజయుండీల్లెనుయుద్ధమునందునిన్నుగ 

నాన్న ద్వితీయవారమునం గోమలి! రేలుబవళ్ళునాతండున్‌ 
నిన్నుదలంచుచుండి, మరణించుచు, “గీత! నినుంగనంగ నిం 
కెన్నండు రాను నీవింక నిరీక్షణ సేయకు” మంచు నేడిచెన్‌. 90 


“ఎంతగ నా వియోగమునకేడ్చునొ గీతయు; రెండునాళ్లకై 

యింతటి (పేమపాశమున నేటికి బద్భులమైతి; మైన నొ 
క్మింతసుఖంబుంగాంచకయె యిట్లెడంబాసితిమేల?” నంచునో 
కాంతరొ! మా సుమిత్రుండధికంబగు దుఃఖమునొందె”-నావుడున్‌. 91 


నిరీక్షణము % 33 


2 


తే.గీ. 


విని, పొంగిపొరలు దుఃఖం 

బును మదిలోనాంపికొనుచుంబొలుపరి యా భా 

మిని వారల వీడ్మొని, త 

క్షణమే వృక్షంబుంజేరం జయ్యన నరిగెన్‌. 92 


“నా నిరీక్షణము లీనాంటికి వ్యర్థంబు 
లై చనె-స్వర్గంబునందునుండి 
నా కొజకై నీవనారతంబును నిరీ 
క్షణ మొనర్చెదవేమొ! కలవిధంబు 
నెజుంగక నేనింతవరకు నిన్‌ శ్రమపెట్టి 
నాను-మన్నింపు ప్రాణప్రియుండ! 
స్ట్‌ నిరీక్షణముల నేంటికి సఫలంబు 
లొనరింప నరుదెంచుచున్న దానం 


దెరువుజూపి నన్‌ జెంతకుం దీసికొమ్ము 

కాలమింక నేమియును జేయంజాల” దనుచు 

స్వర్ణధాముందైయున్న విజయునింజేర 

నరిగె నావిడ యాత్మసంబరముతోడ 93 


ఓం తత్సత్‌ 


కా 


34 ఈ సామల సదాశివ ఖండకావ్యాలు 


అంబపాలి 


కలువలు నవ్వువేళ కలకంఠి యొకర్తె గృహాంగణంబునం 
గలుగలుమంచుం బాదముల కాంచన నూపురముల్‌ చలింప నం 
చలగతినల్లనల్లనంబచారులు సేయుచు కంఠమెత్తి, మం 
జులముగంబాడుచుండెగడుసొంపగుభావమయ ప్రబంధముల్‌. 1 


ఆతలిరాకుంబోండియపు డప్పుడు నాట్యముసేయుంబాదకం 
జాతములందు నందియల చప్పుడు దేవనదీతరంగసం 
జాతమనోహరధ్వనుల చందము దోపగ, గాలిలోన జీ 
మూతములట్లుకుంతలసమూహముమౌళినిందాండవింపంగన్‌. 2 


అల్లనంజేయిసాచి, కట కాభరణంబులు గల్లన, న్నవో 

త్ఫుల్లములైన చెంగలువ పూలనుగోసి, సరోజినీలతల్‌ 
మెల్లంగముట్టియూంపును నిమిలితపద్మములందుంజిక్కి శో 
షిల్లిపరున్న తుమ్మెదలు శింజితముల్సలుపన్విముక్తికై. 3 


ఆ యమ 'యంబపాలి” యనునాఖ్యంద నర్చెడువారకాంత; లేం 
బ్రాయమునందనన్యసులభంబగు నాట్యకళారహస్య మా 
ప్యాయముగా గ్రహించి, మగధాధిపుమన్న నలంది, యప్పరో 
జ్ఞాయతనేత్రలుంబడయనట్టి మహావిభవంబులం గనెన్‌. 4 


అంబపాలి ఈ కిర్‌ 


ఉ. మామిడితోంటలోన రుచి మన్మణిశోభిత దివ్యహర్యలం 
దామె వసించు; నప్పటి ధనాధిపులెల్లరహర్నిశంబు నా 
కామిని సంగమంబునకుం గాంక్షమెయిం దమవిత్తరాసులు 
గాముకులై యుపాయనముగాగ సమర్పణ జేసిరాదటన్‌. ర్‌ 


ఉ. అందజిలోననామె మగధాధిపునత్యధికానురక్తి మీ 
అం దిలకించు; నాతండు గరంబనురాగముదోంపనామెచెం 
తందన యిచ్చనుండును ముదంబున; నీ గతి వారి ప్రేమ పెం 
పొందెను, రానురానదియె యొప్పెను గాఢతరానుబంధమై. 6 


క. కామంబొక్కొక్కప్పుడు 
(ప్రమంబుగమాజు; నదియె పెంపొందిన ని 
ష్మామ కృతియగుం బవిత్ర 
3 A 4 న 
డ్రమంబన నొప్పు నదియె పృథ్వీస్థలిలోన్‌. 7 


చ. ఇనుండపరాబ్ధిగ్రుంకిన మహీపతి యా జవరాలు మేడకుం 
జనుం (బ్రతిరా(త్రి; యెన్నండును జాగొనరింపండుమానం, డైన, నా 
దినమున జాగుచేసిన, మదింగడు దత్తరపాటుదోంప న 
వ్వనరుహనేత్రి ప్రేయసుండు వచ్చెడు త్రోవలు జూచు చుండంగన్‌. 8 


2 


వదనబింబమున దివ్యతర భావము, లమం 
దానందమును, న పూర్వానుభూతి, 

సచ్చింత, సంతృప్తి, సన్మతి, విషయ వై 
రాగ్యము, నిర్వికారతయుం, బ్రస్ఫు 


36 + సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


టముగందోంపంగ నిరాడంబరంబుగ భూపుం 
డరుదెంచె నతి మందయానమొప్ప; 
నతని వైఖరింగాంచి, యయ్యంబపాలి చ 
కిత యౌచు నెదురేగి, కేలుమోడ్చి, 


యిట్లు వచియించు, “నేడు మీరేలనిట్టు 

లున్నవారు? మిమ్ముంజూచుచున్న నా క 

పూర్వమగు భక్తిభావంబు బొదలుచుండె 

నెందుకీ పరిణామ మే నెబుంగజాల!” 9 


అనవుండు బింబిసారుడు ప్రియంగని పల్కు మృదు స్వరంబున్‌ 
“వనరుహగంధి! నేడు మన భాగ్యవశంబున గౌతముండు వ 

చ్చెను మన రాజధానికి; వసించెనుమద్భహమందు నామహా 
త్మునిచరణంబు లంటితిని; దుఃఖచయంబుంబరిత్యజించితిన్‌. 10 


ఆతని దివ్యప్రేమం 

బేతీరున మజవ వచ్చు నింతి! ననుం ట్రే 

మాతిశయంబునంగన్నాని 

నీతులబోధించెం గరుణ నివ్వటిలంగన్‌.” 11 


అనివచియింపనవ్వనిత యచ్చెరువంది, “యివేటిమాటలో 

జనవర! పూరుషుండతండు; సర్వమువీడి, వనంబులందుంబ 
త్తనములయందుందానొకవిధంబునంగ్రుమ్మరుచుందునెట్టివా 
రినితనవారనండతని (ప్రేమమ దెట్టిదా? చోద్యమయ్యెడిన్‌. 12 


అంబపాలి ఫి 8౯ 


చ.  అనుపమలీలం ట్రేమికుల మైక్షణకాలవియోగమైన సై 
పనలవిగాక వర్ధ్యమగు బాధంగృశించెడు నట్టెనీకు నా 
కును గల ప్రేమంబోలినదొకో! జననాయక! సన్యసించి ని 
ర్దనవనులందుం గ్రుమ్మరెడు శాక్యమునీంద్రుని పేమ యెంచగన్‌.” 18 


చ.  అనవుడు నాతండిట్లనుం “జరాచరకోటినిం బ్రేమంజూచు నా 
మునివరు ప్రేమ నీవు పువుబోణి! యెజుంగంగలేవు; నీకు నా 
కునుగల (ప్రేమస్వార్థ; మదికొన్ని దినంబులు మాత్రముండు నా 
తని దగుప్రేమ నిత్యమిదితథ్యమటంచును లో నెజుంగుమా! 14 


స ఒకిరినిం బ్రేమంజూచుచు, మజొక్కరి హేయముగాంగం జూచు వా 
రి కెటులెటుంగనౌనతని (పేమము? ప్రాణులనెల్ల భేదమిం 
చుకయునులేక యొక్కగతిం జూచునతండు విశాల మానసుం 
డ కలుషచిత్తుండాతని మహాప్రణయంబు నెబుంగవచ్చునే! 15 


ఉ. అందముంజూచి యప్సరసలైనను జెక్కిట వ్రేలుంజేర్చి మె 
చ్చందగు నా యశోధరను-జందురుంబోలిన రాహులుం జగం 
బందలి ప్రాణికోటి వడునట్టి మహార్తిం దొలంగంజేయు బు 
ద్ధిందన యింటవీడి బహుదేశములం దిరుగాడు భిక్టుండై. 16 


క. జ్ఞానోదయమైన పిదప 
నానా దేశములంగల జనంబులకును ని 
త్యానందంబు లభించు వి 
ధానము బోధించె బౌద్ధధర్మగురుండై. 17 


38 + సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


బై 


శమము, దమంబు, సన్మతియు, క్షాంతి, యహింసయు, సత్స్వభావమున్‌ 


విమలజనానురాగమును, వి(శ్రుతి, యింపగు సొంపుగల్లు గా 


తము డమరుండు, విశ్వహీత తత్పరుందర్థిజనార్థశాఖీ” స 
త్తముండఖీలార్థ వేది, వనితా! కనలేవుతదీయతత్త్వముల్‌.” 


అనివచియింప నవ్వనరుహానన తన్మయయౌచు, మానసం 
బున భయభక్తి భావములపూర్వములై జనియింప[శ్రద్ధతో 
వినుచు జగద్దురుండును పవిత్రచరిత్రుండునైన బుద్ధదే 


వుని చరణాంబుజాతములపూజలొనర్చి, తరింపంజింతిలెన్‌. 


తరువాతి వత్సరంబున 

నరుదెంచెను బుద్ధదేవుండానగరికి, భూ 
వరుండును, ధనాధ్య జనుల 

ల్లరుం జేరిరి దర్శనాభిలాషనచటికిన్‌. 


ఆదినంబందఅకు మున్న నంబపాలి 
బుద్ధదేవుని దర్శించు బుద్ధితోడ 
నందలంబెక్కి చెలికత్తియలను గూడి 
యతులితా డంబరంబుతో నరిగి; యచట. 


సచ్చిదానందంబు, సర్వజ్ఞతయుంటబస్సు 
టంబుగాం జాటు ముఖంబుతోడ, 

నమితకారుణ్య మత్యంత తేజంబుం బ్ర 
దర్శించు విమల నేత్రములతోడ, 


18 


20 


21 


అంబపాలి $ 89 


తే.గీ. 


తే.గీ. 


బాలసూర్యప్రభా భాసమానంబైన 
రమణీయ దివ్య విగ్రహముతోడ, 
నిశ్చలభావంబు నిర్వికారత గల్లి 
మానుషాతీతమౌ మహిమతోడ 


నమలపద్మాసనాసీనుండై నవాని 
మానవుల నందఅను జరా మరణ రుగ్వి 
షాదములనుండి తొలంగింపం జాలుమార్గ 
మరయ సర్వసంగత్యాగి యైనవాని. 


కాంచి యప్రయత్నముగ నా కలువకంటి 
సాగిలంబడి (మొక్కి తాసల్పినట్టి 
పాపములకుం బశ్చాత్తాప పడియె; నాత్మ 
శక్తికిని సాటియగు వేటు శక్తిగలదె! 


పిమ్మట భయభక్తులు హృద 
యమ్మున నివ్వటిల నామె హస్తాంబుజయు 
గ్మమ్ము ముకుళించి, “నాదుగ్భ 


హమ్మును పావనముంజేయ నరుదెండనఘా!” 


అని ప్రార్థించిన గౌతముం 
డనురాగముతోడ '“వల్లోయనె; మోమునలేం 
తనగవుసంధిల; వేశ్యయు 

ననుపమ సంతోషభరితయై మగిడిచనెన్‌. 


40 %* సామల సదాశివ ఖండకావ్యాలు 


22 


28 


24 


25 


తే.గీ. 


2 


అంత నితరులు నాత్మగ్భహంబులందు 
విందుంగొనుండని భక్తితో వేండికొనంగ 
నతండు, 'ముందొక వేశ్య విందారగింప 
నీయకొంటి” ననంగవారెల్లనపుడు. 26 


“ఈ వైశాలీనగరము 

లో వేలకొలది నాఢ్యులును సత్ములజుల్‌ 
తావక పూజకులుందంగ 

నా వేశ్యగృహంబుం జొరంగనౌనె! మహాత్మా!’ 


అనవుడు ధర్మరాజు నగి యల్లననిట్లను, 'భోగకాంతవ 
ర్తనమునుదిద్ది, తిన్నని పథంబునం జేర్చుట ముఖ్యమంచు విం 
దనయితి నా మెయింటికి ముదంబునదొల్తనె; మీకుంబోలదే 
ననుమతింగొండు వచ్చెదంద దానతిమీవెనువెంటం ట్రీతితోన్‌.” 


అనినవారెల్లరయ్యంబ పాలినింజేరి 
పలికి రా చెలికి దర్బంబువెలయ 
“వారకామిని! రాజవరుల నాహ్వానింప 
వలెగాని బుద్దుని వంటియోగి 
వరుల నాహ్వానింపం బనియేమి? యతడు నీ 
వాంఛలేపగిదిం దీర్చంగలాండు? 
అదిగాక, యతండు పుణ్యాత్ముడు; పాపభూ 
యిష్టమౌ నీయింటి కెటులవచ్చు? 


27 


28 


అంబపాలి ఫ 41 


తే.గీ. 


తే.గీ. 


ధనముగల్లినయంతనే కనులపైన 
పొరలు గప్పుచునుండె గాబోలు నీకు 
యుక్తమెయ్యది యెద్దియయుక్త మనెడు 
జ్ఞానముండదె? యిట్టియజ్ఞానమేల”. 


అనిబోధించి ధనేశులంగనుచు నయ్యంభోజ పత్రాక్షి యి 
ట్లను, “మీరెల్లరహర్నిశంబులును ద్రవ్యంబెల్ల వెచ్చించి నా 
యనురాగంబును గోరి బంటులటులత్యాశన్మదీయాలయం 
బునవర్తించుట విస్మరించి యిపుడేపుణ్యాత్ములైనారుగా!” 


ఆమెమాటలు వినంగ ధనాధిపతులు 
దెబ్బ తగిలినవారి గతిన్‌ క్షణంబు 
నివ్వెబింజెంది మాటాడ నేరరైరి; 
అనుకొనని మాట విన్ననట్లగును గాదె! 


ధనికులు బల్మిరి తుదోకో 

వనితా! కోపంబదేల? భగవానుండీ 
దినమున మా విందుం గుడిచి 
చనుదెంచును రేపునీదు సదనంబునకునన్‌.” 


“ఏలధనేశులార! యిటు లెన్నండు గాదిను నామె-వారు, “నీ 


కేలవిచార మేమిపుడె యిత్తుము వేయివరాలు” నాంగ-“ని 
ట్లేలవచింతురేనొసంగ నే పదివేల వరాలుంనేండు నా 
యాలయమందు బుద్ధుండెటులైననువిందగు మాటలేటికిన్‌. 


42 % సామల సదాశివ ఖండకావ్యాలు 


29 


30 


31 


32 


33 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ప్రథమ గౌరవంబు వడసెదనే నె బు 
ద్దునకు విందొసంగి, దోషతతిని 
బాపికొందు నతికృపంజూచి మీరు నీ 
ర్యావిరహితులగుచు నరుగుడింక.” 


అని కేల్లోయి మొగిడ్చి మొక్కిన ప్రఫుల్లాంభోజ పత్రాక్షినే 
మనంబోకా ధనవంతులెల్లరును నీర్య్యాభావముంజెంది బు 
ద్దునింజేరంజని, “స్వామి! యాపడంతి మాతో గర్వమేపారంజ 


య్యన 'మీవాంఛ దృణీకరించెదను, పేరాసల్‌ విడుండాదటన్‌. 


(ప్రథమగౌరవంబు వడసెదనే నె బు 
ద్దునకువిందొసంగి” తొలంగు, దనుచుం 
బరుష శైలింబల్మి పంపించె నవమాని 
తులము మాకునేది దోంచిదనిన. 


విని బుద్దుండు స్మితాననుండగుచు “నవ్వేశ్యాంగనారత్నమి 
ట్లొానరింపంగలదంచునేం దెలిసియేయున్నాండ; సన్మార్ష వ 
ర్తినియె, పూతచరిత్ర యౌననంగ సందేహంబులే”దంచుతో 


డనె శిష్యాళినిగూడి యాయమనుజూడంబోయె హర్షాక్ముండై. 


ఆరుదెంచిన సిద్దార్టుని 

సరగున నవ్వేశ్య భక్తిసంభ్రమములు ము 
ప్పిరిగొనంగ నర్థ్యపాద్యా 
ద్యురుసత్మారములం బ్రీతునొనరించెందగన్‌. 


34 


35 


36 


37 


38 


అంబపాలి ఫ 48 


శా. అంతేవాసులం గూడి గౌతముండు నయ్యబ్దాక్షి యింటన్మహా 
సంతోషంబున నారగించి యొక వృక్షచ్భాయ నాసీనుండై 
నంతంజేరగ వచ్చి, యాయమయు సావ్టాంగంబుగా యమొైొక్కిా-తాం 
జెంతంగూర్చొని తాళ వృంతముల వీచెన్‌ భక్తి సంధిల్లంగన్‌ 


తే.గీ. అంతబుద్దుండపారకృపార్ధ హృదయుం 
దై, చతుస్సత్య సూక్తుల, నష్టవిధ వి 
ధానములను, నిర్వాణ విధంబుం దెల్పి, 
యుద్ధరించె నవ్వేశ్య నత్యుచితరీతి. 


ఉ. ఆతరుణీ లలామము ధనాదుల నెల్లను భిక్షుకాళికిన్‌ 
వ్రీతిదలిర్చ దానమొనరించి, సమస్తము వీడి, యోగినీ 
వాతము గొల్వ దేశమున -స్పైర విహారము సల్పి బోధనా 
జ్యోతివెలుంగం జేసెను మహోజ్వల భిక్షుకియై యిలాతలిన్‌. 


44 % సామల సదాశివ ఖండకావ్యాలు 


39 


40 


41 


శ్రీ 


మీరాబాయి 


దివ్యప్రేమ సుధాసుధారలను జిం దెందొల్లి విశ్వైక సం 

సేవ్యుండౌ మురళీ మనోహరుని వం శీనాదమాధారలే 
నవ్యశ్రీలలరార నీ మధుర వీ ణానాదమందూ?గి వి 
శ్వవ్యాప్తింగనిమించె గీతముల రూపంబంది, శ్రావ్యంబులై. 1 


అకళంకంబగునట్టి నీహృదయ ది వ్యాంబోధియందుద్భవిం 

చి, కవిత్వామృత ధారలెల్లెడ నవిచ్చిన్నంబులై పాణి నేం 
టికిశుష్కంబులుగాక పాజుచును సృష్టించున్నిరంతంబు స 
ర్వకళాభ్యర్థుల మానసంబులం బవి త్రంబైన భావావళిన్‌. 2 


కమనీయంబగు యుష్మదాత్మ నెఖుంగం గాలేక మౌర్ధ్యంబునన్‌ 
గుమతుల్‌ కొందరు తూలనాడినను, బెక్కుల్నేరముల్నోపి చు 

ట్టములే నిన్ను నిరాకరించినను, ది ట్టంబైన నీ చిత్త దా 
ర్వ్య్వములోపించ దొకించుకంతయును గృష్టారాధన ప్రక్రియన్‌. 3 


మీరాబాయి ఫొ 45 


తే.గీ. _అదిపదియు నారవ శతాబ్దమపుడు భార 
తావనిని మొగలు పాదుషాలలఘుశౌర్య 
మెసంగం బాలించు చుండి రుర్వీశులెల్లం 
దలలు వంచి సామంతులై, కొలుచుచుండ. 4 


క. రాజస్థానంబునం బర 
రాజభయంకరులు మేల్చరాక్రమ ధనులం 
భోజహితాహిత కులజులు 
రాజత్వము నెరపి రపుడు రసపుత్రులొగిన్‌. ర్‌ 


చ. కలదు 'మెరాతినాం బరంగు గ్రామమటన్‌ రసపుత్ర వంశజా 
తులు స్పృహ ణీయ ధర్మనిర తుల్‌ శుభ వర్తను లిందిరేశభ 
క్తులునగు బీదదదంపతులకున్‌ జనియించెను బుణ్యలక్షణాల్‌ 
గలిగిన బాలికామణియొ కర్తు పయోనిధిం గౌస్తుభంబనాన్‌. 6 


ఆ.వె. శుభఘటికను బుట్టి, చూచువారలకు న 
చ్చెరువు గొల్పునట్లు జెలంగుచున్న 
ముద్దుబిద్దంజూచి పుణ్యదంపతులు మో 
దమునుబొంది కొల్చి రమరవంద్యు. 7 


మ. భగవల్లీల చాయలందెలియు సద్వర్యుండొకందేగి యా 
భగవద్భక్తి విధంబుం దెల్పి, యటనబ్బాలామణింగాంచి, “యో 
జగతిన్‌ దైవగుణ ప్రచారమునకై జన్మించె మీయింట నీ 
సుగుణజ్యోతి” యటంచుం దెల్పి చనెనా శుభ్రాంగి దీవించుచున్‌. 8 


46 % సామల సదాశివ ఖండకావ్యాలు 


బై 


ఆ బాలికామణికి మీ 

రాబాయి యనంగం బేరురాజిల్లెను; గా 
రాబంబునం బెజుగుచు వి 
ద్యాబుద్దులనేర్చె బాల్య మందలఘుగతిన్‌. 


గొనముల గనియై, యందం 

బున సురకాంతలను మించి, పుష్పమునకు వా 
సనవలె గాంధర్వంబున 

వినుతివడసి కవితంజెప్పు విధముల నర సెన్‌. 


అనిశము తలిదండ్రులు కృ 

ష్టుని మూర్తికిం బూజసేయంజూచి జననితో 
ననియె నొకనాండు కుతుకం 

బున నీతని గొల్వనేమి పుణ్యమొ యనుచున్‌ 


అందులకాగేహిని తన 

యం దన యంకమునం జేర్చి యనురాగముతో 
నందాత్మజుని ప్రభావం 

బుందెలిపెను, భక్తిమార్గములందెలివొందన్‌. 


“బరృదావనింబశు బృందముల్మేపుచుం 
దిరిగె గొల్లలంగూడి కరుణవెలయ, 
యమునానదీసైకతముల వ్రజాంగనా 
వితతితోనొనరించె విహరణంబు, 


10 


11 


12 


మీరాబాయి ఫా 47 


తే.గీ. 


తే.గీ. 


తనకు హాని యొనర్పందలంచి వచ్చిన దుష్ట 
రాక్షసులంగూల్చి రాముంగూడి, 

భక్తితోంగొలుచు కుబ్దాప్రముఖుల నెంద 
జెందఅనో ప్రమమెసంగంటబోచె 


నతని తత్త్వ్వంబునెలింగి భీష్మాదులెల్లం 
బడసిరనితర లభ్యమౌపదవి; నరయ 
నీశ్వరుని సన్నిధింజేర నిచ్చగించు 
బుషులుసుమ్ము గోపికలు నీరేజనయన! 


ఈ దేవుని తత్వము (బ్ర 
హ్మోదులు బోధింపంజాలరంట! నాతరమౌ 
నే! దివ్యజ్ఞానము సం 
Gy 
పాదింపుము తనయ! నీకు భద్రంబగుతన్‌. 


భగవంతుని మహిమంబున్‌ 

దగనెతింగి ధ్రువస్థితిన్‌గనన్‌వలె; క్షణికం 
బగు జీవితంబు సార్థక 
మగునట్లానరింపవలె సమంచితభక్తిన్‌.” 


అనుచు జనని కూతునకుం బియమునంజేసి 


నట్టి సదుపదేశంబున కాత్మనలరి 
నాంటినుండియే కృష్ణుననారతంబుం 
గొలువమొదలిడె మదిబత్తి మొలకలెత్త. 


48 % సామల సదాశివ ఖండకావ్యాలు 


13 


14 


15 


16 


తే.గీ. 


తే.గీ. 


తన సర్వస్వంబును కృ 
ష్టునకు సమర్పింపనెంచి, సుఖవాంఛలకె 
ప్లును మనమునం దావీయక 


యనవరతము భాగవతుల యాశ్రయముంగనెన్‌. 


మీరాసుగుణలతావళి 

పారెన్‌దేశంబు నాల్గువంకలకును నా 
నీరేజగంధి కీర్తుల 

సౌరభములు గుప్పుమనె దిశలయందెల్లన్‌. 


అపుడు మేవాడు యౌవరాజ్యాభిషిక్త 
కుంభరాణా విభుండు తద్దుణములరసి 
కాంచెనామెను దేవేరి గాంగం గోరి 
పెద్దలందటు మిగుల సంప్రీతిం జెంద. 


అనుదిన కృత్యంబులు దా 
ననవరతంబీశ్వరార్ప్చణా దృతమతియె 
యొనరించును నిర్లిప్తగ 

వన జపలాశంబుమీంది వనబిందువటుల్‌. 


కుంభసింహుండు రాజుగా గువలయాక్షి 
పట్టపున్‌ దేవియయ్యెనప్పటికి నైన 
నామెచిత్తంబు సనదు రాజ్యంబు వైపు 
భక్తిమించినదే రాజ్యపదవి యరయ! 


17 


18 


19 


20 


21 


మీరాబాయి * 49 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రాజు మిగుల రసజ్ఞుండా రామములను 
('బ్రేయసింగూడి విహరింపం బ్రీతిసేయు 
రాణిదృఢభక్తి నేమందిరమున నైనం 
గృష్ణునేకతమునం గొల్వం బ్రీతిసేయు. 


రాజు రాణి సోయగము వర్ణనము సేయు; 
రాణి కృష్ణుని సొగసు వర్ణనము సేయు; 
(ప్రేమగీతుల నెపుడు విన్సించురాజు; 
కృష్ణుగుణములం గీర్తించు నెపుడు రాణి. 


ఐహికంబులం గాంక్షించు నాప్రభుండు 
పారమార్థికముంగోరుం బ్రభ్వి యెపుడు 
ధవుని యాదేశములు తలం దాల్చికూడ 
నవ్వుకొనుచుండె నామె మనంబునందు. 


ఎగిడి దిగిడి చక్రంబుల నెనసియుండి 

వారి దాంపత్య శకటంబు వక్రగతుల 
నడుచుచుండెను - నృపుని మానసమునందు 
తటుగకుండెను ప్రేమ యా తరుణిపట్ల 


ఏకతమున నొకనాండా 

భూకాంతుని వేందెరాణి ముదముదలిర్చన్‌ 
శ్రీకృష్ణాలయ మొక్కటి 

వేకట్టింపుమని వినయవినమిత ముఖియె. 


50 + సామల సదాశివ ఖండకావ్యాలు 


22 


28 


24 


25 


26 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భార్యపలుకాతనికి శిరోధార్యమగుట 
నపుడె యాగ్రామముననొక్క యాలయంబు 
నిర్మితముసేసె; నచట ననేకభక్త 
యతిగణంబులు సేరె నత్యాదరమున. 


మొదటినాండు నరేంద్రుండు ముదితంగూడి 
రాజలాంఛన యుక్తు(డై రాజగజము 

నెక్కి యతుల వైభవమున నేగుదెంచి 
కృష్ణు బూజించె; భక్తులం దృష్తి పజచె 


కృష్ణుమహిమాతి శయమును గీరితించి 
యాశుధారగం బెక్కు గేయములు పాడె 
రాణి వీణియ మీటుచు; ప్రాజ్ఞులెల్లం 
బరవశంబున వినుచు నచ్చెరువు నొంద. 


రేపుమాపును వీణె ధరించిరాణి 
యాళిజనముల గూడి కృష్ణాలయమున 
కనుదినంబరుగు టెటింగి యధిపుందొక్క 


నాడు కడువిచారంబున నాతినాంపి. 


“అరయంగా మనక్షతియాంగన, లసూర్యం పశ్యలీవిప్పు ట్రై 
కృరణిన్‌ వీథులసంచరించునెడ లోకంబెంత నిందించునో 
యరదంబుల్లరులందలంబులును లేవా! కాల్పడంబోవ సం 
బరమా! పట్టపురాణిలీక్రియనాన ర్పంబాడియా కోమలీ!” 


27 


28 


29 


30 


31 


మీరాబాయి శ 51 


తే.గీ. 


తే.గీ. 


అనినంబతితోడ నా భక్తురాలు నవ్వి 

“ఏటికీబంధనంబులుర్వీశ! నేను 

లోకమునకు జంకను; కృష్ణలోలమగుచు 

స్వేచ్చగాం దిరుగాడు నాచిత్త,” మనియె. 32 


రాజుకోపించియును బ్రియురాలికేమి 

బదులుచెప్పంజాలక తన హృదయమందు 

మిగులంగుమిలెను, 'నెవరును మీరనట్టి 

యాజ్ఞమీజెగదా రాణి యనుచుందలంచి. 33 


నవరత్నములన నెల్లెడ 

ల వినుతి గనినట్టి సత్మళావిదులను రే 

ల్పవలు తనవెంట నిడుకొను 

నవరసవిదుం డగ్భరొక్కనాండు ముదితుండై. 34 


మీరాసంగీతమున వి 

శారదయని వినతిమెయిని సభ్యుందొకండు ద 

ర్పారున విన్నపమొనరుపం 

గోరందొడంగె నామె పాడుకొనుచుండ వినన్‌. 35 


52 $ సామల సదాశివ ఖండకావ్యాలు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రాజపుత్రులతో నకారణరణంబు 

దెచ్చికొనుకార్యమని మదిందెలియుంగాన 

'తానసేన్‌' నామ గాన విద్వాంసుతోడ 

మాటు వేసంబునంజనె మనుజవిభుండు. 36 


నగరి వెలుపల గుట్బముల్‌ దిగి, యిరువురు 

మందిరంబునకరిగి, రామాలలామ 

తన్మయత్వమునంబాడు ధ్యానగాన 

ములకు మైమజపొంది బొమ్మలవిధాన. 37 


చేష్టలుడిగియట్లే కొంతసేపు నిలిచి 

“అహహ! ధన్యవాదంబులోయమ్మ! నీకు 

రాలు గరగించుపాట! తోరంపుంగవిత! 

మధురగంభీర భావ మమలవచస్సు!! 88 


కమ్మయు గంటముంగొనక, కమ్మనిగీతము లెట్లు వ్రాసినా 
వమ్మరొ! యాశుధారనహ హా! తనయంతటందానె శబ్దజా 
లమ్మరుదెంచి నీమదిం ద లంచినతావుల నిల్చు రాగ తా 
ళమ్ముల చొప్పుదప్పక, సలక్షణమై మృదు భావయుక్తమై”. 39 


అని శ్లాఘించుచుC బోవునప్పుడు నమూల్యంబైన హారంబు ని 
చ్చెను భూనాథుండు, “కృష్ణ దేవునకుగాంజేకొమ్ము దేవీ! యిదే 
యనుమానింతు విటేల?” యంచనంగ నయ్యబ్లాక్షి భక్తాళితో 
నను, “మీయిష్టము దెల్పుండయ్య! యిదిగ్రా హ్యంబౌనె నాకీయెడన్‌?”40 


మీరాబాయి ొ ర్‌తి 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నా విని భక్తులనిరి, “యో 

దేవీ! కృష్ణార్చణమని తీసికొనుము, నీ 
కీవివరముం దెలుపంగలమె! 

యీ వెజుగంవె మమ్ము నడుగనేల? జననిరో!” 


అపుడు మీర యారత్నాల హారముగొని 
యందబుం జూచుచుండం గృష్టార్బణమని 
కృష్ణమూర్తికి భక్తినర్పించె; నంతం 
జెప్పిరావార్త నెవ్వరో క్రితివరునకు. 


హారంబిచ్చిన వారలు 

ద్వారంబును దాటినంత భక్తాకృతులన్‌ 
దూరంబుజేసి, రౌతుల 

తీరునం బరుగెత్తిరనుచుం దెలిసెం బ్రభునకున్‌. 


“పరులు గనరానియట్టి మా భామినులను 
గపట సన్యాసులై వచ్చి కాంచినారు, 

వారి కలవిధమెజుంగంగా వలయు ననుచు 
నిచ్చెహారంబు రత్నపరీక్షకునకు. 


“సార్వభౌముండుదప్ప భూజానులెవరు 

దాల్చ్బంగాంజూదనిట్టి రత్నములొననుచుం 
బలికె వైకటికుండు; 'మొగల్‌ పాదుషాహ 
తంత్రమోయని కుంభుండు దలచె మదిని. 


54 $ సామల సదాశివ ఖండకావ్యాలు 


41 


42 


483 


44 


45 


బై 


“వారి నననేమిపని య 

వ్వారిగ నిలువిడిచి యిచ్చవచ్చిన పగిదిన్‌ 
మీరా తిరుగంగం జూచిన 

నేరంబే వారిదనుచు నిట్టూర్చి; వెసన్‌. 


కోపంబున సభవారిని 

భూపుడు రావిం చిసర్వమును వినుచుచు “నీ 
పాపాత్మురాలి కతమున 

మాపర్వును గౌరవంబు మంటంగలిసెన్‌. 


కావున నేండే మీరా 

దేవికి విషమొసంగవలయుం దివిరి.” యనిన నా 
భూవిభుతో మంత్రులిటులం 

గావింపకు(డనిన రాజు కడు కుపితుండై. 


'నాయాజ్ఞ మీఅంజూచెద 

రా! యింతటి సాహసంబ! యరకయేనే 
నేయిటు జెప్పితినా!! యనం 

జేయున దేమియును లేక చెచ్చెబివారున్‌, 


మాతృసమాన సుమ్మా యిట్టినేరంబు 
సహియింపలేమన శక్తి లేక, 

భక్తురాలినిటుల బంధనంబుల నుంపం 
బాడికాదని చెప్ప బలములేక, 

ఆ మహా సాధ్వీలలామంబు నెజఖుంగవు, 


46 


47 


48 


49 


మీరాబాయి ఫొ ర్‌ర్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వలదురాజా! యన వలనుగాక, 
ఘోరవిషంబెట్లు గ్రోలునో! యిట్టి య 
న్యాయంబు గూడదంచనంగ లేక, 


విభునియాజ్ఞకు మా జూద వెజచి, తలలు 
వంచి, యేకీడు మూడునో యంచు మదిని 
తత్తరము దోంపం బోయిరందజును మగిడి 
తిరముగాం బరమేశుం బ్రార్ధించుకొనుచు. 


రాజు విషపాత్రముందెచ్చి రాణియెదుట 
నునిచి, “నీవల్లం దలవంపు లొదవె మాకు, 
రాణివాసంబు6 జూచెం బరాయివాండు. 
నాతి! నిందమేలో! మరణంబు మేలో! 


ఆలోచించి, విషంబును 


గోలుము నీ” వనిన యంతం గోమలి యా నిం 


దాలాపంబులు సైపక 
నేలకొజంగె దెబ్బవడిన నీడముక్రియన్‌. 


కొంతసేపైన పిదప నక్కోమలాంగి 
తెప్పిరిలి, లేచి కృష్ణుని దివ్యమూర్తిం 
గాంచి యొక్కుచు హస్తయుగ్మంబు మొగిచి 
ప్రార్థనము (సేసె) నిట్లని భక్తిమెయిని, 


56 + సామల సదాశివ ఖండకావ్యాలు 


50 


51 


52 


58 


తే.గీ. 


తే.గీ. 


“ననునీలోకము విశ్వసింప దిదియ న్యాయంబు;-నా మానసం 
బును నీవొక్కడంవే యెతింగెదు సితాం భోజాక్ష! నానాథుండే 
యనుమానించె; నిదేటి జీవిత మిసీ! హాలాహలంబిచ్చినా 
రనుమానింపక త్రాగెదన్‌ నగుచు, దేవా! ఆజ్ఞయే నాకింకన్‌!” 


రాణావైపు మొగంబు సేసియను, “నో రాజాగ్రణీ! నీవు నా 
ప్రాణాధీశుండవీభవంబున,; నినున్‌ బ్రార్ధింతు, భక్షై కసం 
త్రాణుండౌ హరిపాదపద్మముం జేలరంబోవ దీవింపు మీ 
క్షోణిన్నిన్‌ సుఖపెట్ట నైతినని నన్లోపింపం బోకాత్మలోన్‌. 


ఉర్వీనాయక! పామరుండువలె నీ వున్నావు మిథ్యాభమన్‌; 
సర్వజ్ఞుండగు కృష్ణుందే యొబజుగు నా చందంబు; నీ వంశపుం 
బర్వుంగాచుట నాకు ధర్మమెకదా! భక్షింతుం దెమ్మీ విషం 


54 


ర్‌ర్‌ 


బుర్విన్‌ శాశ్వతమౌ యశంబుంగని యత్యుత్సాహముంబొందుమీ!” 56 


అనుచు విషమును మధురపయస్సువోలెం 
గ్రోలెం గృష్టునిం గీర్తించుకొనుచు మదిని, 
నామె నిర్వికారతంజూచి యవని విభుండు 
నివ్వెజఖంజెంది బొమ్మనానిలిచె నచట. 


భార్య మహిమాతిశయమును టబస్తుతించి, 
కృష్ణుకారుణికత్వంబుం గీర్తిసేసి, 
తప్పుజేసితినంచు నెదందలంచి, 
శిరమువంచి రాజరిగె మందిరము విడచి. 


57 


ర్‌రి 


మీరాబాయి ఫొ 57 


తే.గీ. 


2 


ఐహికంబులు హేయంబులనుచుం దలంచి, 
యాత్మజనులను విడచి భక్తాలింగూడి 

యరిగి బృందావనంబున కచటం గృష్టు 
గుణములంబాడు కొనుచుండెం గువలయాక్షి 


“మీరా ప్రభుండ! యో గిరి 

ధారీ! యని యిష్టదైవతంబును జన వే 
పారస్మరింపుచు; భక్తులు 

సేరికొలువ నచటనే వసించెం బ్రియమునన్‌. 


ఖ్యాతినింగోర, దైహిక సుఖంబులనొల్లదు, లోకనిందకై 
భీతిల, దంబుజాక్షుని పవిత్ర పదద్వయ చింతనంబునం 
బ్రీతిదలిర్చ దివ్యమగు ప్రేమసుధారసధారలట్టి స 
ద్దీతములల్లి శాశ్వతపుం గీర్తిగడించె ధరాతలంబునన్‌. 


“అమితానంద మనూనమౌ కరుణ దివ్యప్రేమ నేత్రాంబు జా 
తముల దుట్టిపడంగ నాననము మీందన్మందహాసంబు నా 
ట్యముసేయన్‌ భవదీయమూర్తి ప్రతిచోటన్లన్నులం గట్టిన 

ట్లు మనోరంజకమౌచుం గన్పడెడు నెప్పున్నా సమక్షంబునన్‌. 


నీలంబుదశ్యామ! నీలోన విద్యుల్ల 
తంబోలె లీ పై తనియందలంతు 
విశ్వమంతటనిండి వెలుగుపరంజ్యోతి 
రూప! నీలో నీదీపకళిక 
కలిసిపోవలెనని కాంక్షింతు-నీపూవు 


58 ఈ సామల సదాశివ ఖండకావ్యాలు 


59 


60 


61 


62 


తే.గీ. 


నీపదంబులరాలి నెగడుంగాక! 
ఈ విశ్వమున జనియించినందులకు నే 
నానరింపందగిన దేమున్నదింక? 


అనుభవించితింజాలు, దయాంబురాశి! 
చేర్చుకొనుమయ్య! నీలొన శ్రీశ! నన్ను 
అనుచు గృష్ణునిలో లీనమయ్యె మీర; 
మేదినీశుండువచ్చె క్షమింపుమనుచు. 


63 


మీరాబాయి *ి 59 





పుస్తకం 
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 
మూడుతరాల తెలంగాణ కథ 


తెలంగాణ సామెతలు 
తెలంగాణ నవలా వికాసం 
తెలంగాణ సినీ గేయ వైభవం 


మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 


ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోంద్వానాలాండు ఎంత ప్రాభీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది 
మందార మకరందాలు 

వాగ్భూషణం భూషణం 


రైతు బుణ విముక్తి 
బ్రిటిష్‌ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాల పట్టిక - 


రసార్జవ సుధాకరము 
సర్వజ్ఞ సింగభూపాల విరచితం - 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 


రచయిత 
గౌ. సంపాదకులు దా॥ నందిని సిధారెడ్డి 


సంపాదకులు అచార్య డా॥ జి, అరుణకుమారి, 


దా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
డా. గండ్ర లక్ష్మణరావు 
సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి, 


గా.సదానంద్‌ శారద, డా.ఎ. యం. అయోధ్యరెడ్డి 


దా, బి.వి.ఎన్‌, స్వామి 
సేకరణ: చైతన్య (ప్రకాశ్‌ 
కాసుల ప్రతాపరెడ్డి 

దా, కందికొండ 

మాదిరాజు రామకోటేశ్వరరావు 
డా, వెల్దండ శ్రీధర్‌ 

గా, పి.భాస్మరయోగి 

దా, ఈమని శివనాగిరెడ్డి 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 


దా. సగిలి సుధారాణి 

దా, సి, నారాయణరెడ్డి 

దా, ఇరివెంటీ కృష్ణమూర్తి 

రాళ్ళబండి రాఘవశర్మ 

సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 

కమలు కరుణనాయుడు, అదిశ్య అల్లాడి 


సంపాదకులు: డా॥శ్రీరంగాచార్య 


వెల,రూ. 


110/- 


50/- 
300/- 


100/- 
50/- 
125/- 
200/- 
60/- 
70/- 
50/- 
350/- 
50/- 


50/- 
30/- 
20/- 
25/- 


50/- 


250/- 


19. 
20. 
21. 
22, 
23. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


31. 
32 
38. 
34 
35, 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42, 
48. 
44, 
45. 
46. 
47. 


సింహగిరి వచనములు 
నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగాపుర మహాత్యము 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) 


కృష్ణమాచార్య ప్రణీత 

సంపా: సి.సీతాలక్ష్మిపి వి. సత్యమూర్తి 
మాదిరెడ్డి సులోచన 

శ్రీ రెడ్రడ్డి మల్లారెడ్డి దేశాయి 

సంపా; డా. వింజామర సరోజ 


ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డా॥సీ, వి రామచంద్రరావు) ఏకామనాథుడు 


గెలుపు మనదే పర్బా దుర్గాప్రసాదరావు 

తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 

తపతీ సంవరణము (పరిషర్త: దా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 

గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 

వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) జయవల్లభుడు 

కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 
సంపా: ఆచార్య దా॥ జి, అరుణకుమారి, డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 

ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 

సుగ్రీవ విజయం (యక్షగానం) కందుకూరి రుద్రకవి 

శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) సంగిశెట్టి మల్లయ్య 

ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను: డా.బూర్గుల రామకృష్ణరావు 

జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 

కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 

అక్కమహాదేవి వచనములు అనువాదం: రేకలిగె మఠం వీరయ్య 

కథాకళి బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్ర 

కథానికా గుచ్ళం పది ఉత్తమ పోటీ కథల సంకలనం 

హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 

పూలపాటలు వివిధ కవులు 

శరధార ఊటుకూరు రంగారావు 

మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 

ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) వివిధ రచయితలు 

శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 


కాళిదాసు బుతు సంహారం 


తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 


40/- 
50/- 
120/- 
60/- 
45/- 
ర్‌ర్‌/- 
25|- 
30/- 
80/- 
30/- 
70/- 


250/- 
45/- 
75|- 
30/- 
40/- 
25/- 
85/- 
25|- 

100/- 
40/- 
40/- 
75|- 
25|- 
25|- 
25|- 
50/- 

120/- 
20/- 


48. 
49. 
50. 
ర్‌, 
ర్‌2, 
ర్‌, 
రత్త 
ర్‌ర్‌, 
56. 
ర్‌ 
58. 
59. 
60. 
61. 
62. 
63. 


64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72, 
78. 
74, 
75, 


రాఘవరెడ్డి రచనలు (సావిత్రి రతి విలాపం, గోపికా వల్లభా, పరిదేవనం) గార్లపాటి రాఘవరెడ్డి 


పసిడిమువ్వలు -పారాణీ 

హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం 
ముకురాల రామారెడ్డి కవిత్వం 

శరం మారింది (నవల) 

మల్లినాథసూరి జీవితం -రచనలు 
హీరాలాల్‌రాయ్‌ కవిత్వం 

అమ్జద్‌ రుబాయీలు 

తెలుగుపై ఉర్టూ పారశీకముల ప్రభావం 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 
నాగర్‌కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
తెలంగాణ పదసంకీర్తనలు 

లకుమ (నవలిక) 

ఉర్దూ సాహిత్య చరిత్ర 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 

నెల్లూరి కేశవస్వామి కథా సర్వస్వం 
మహామంత్రి మాదన్న 

మెదక్‌ జిల్లా సాహిత్యచరి త్ర 

స్వీయ కవితానుజీవనం 

ఆది వరాహ అపష్టోత్తరశతి 
దశరథరాజనందనచరి త్ర (పరిష్యర్త: శ్రీరంగాచార్య) 
పరిసరాలు (84 గురు రచయితల కథలు) 
తెలుగువీరుడు (సదాశివరెడ్డి కథ) 
సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 

సిదిపేట జిల్లా సాహిత్య చరిత్ర 

కష్టజీవి 


62 % సామల సదాశివ ఖండకావ్యాలు 


నటరాజ రామకృష్ణ 

అంగ్లం: స్వామి రామానందతీర్థ 
(నవ్వేకత్తులు, దేవరకొందదుర్గం) 
మాదిరెడ్డి సులోచన 
బి.రామానుజాచార్యులు, గుమ్మాశంకర్‌రావు 
ఊటుకూరు రంగారావు, దా, దాశరధీ 
అనువాదం: యస్‌, సదాశివ 

కే గోపాలకృష్ణ 

దా.భీంపల్లి శ్రీకాంత్‌ 

సంబరాజు రవిప్రకాశరావు 

కోట్ల వెంకటేశ్వరరెడ్డి 

గుడిపల్లి నిరంజన్‌ 

సంపా: డా॥ పి,భాస్మరయోగి 
నటరాజ రామకృష్ణ 

మూలం:డా॥ ఎహతెషామ్‌ఉస్సేన్‌, 
అనువాదం: యస్‌, సదాశివ 

దా॥ వి, శంకర్‌ 

నెల్లూరి కేశవస్వామి 
కె.వి.భూపాలరావృ 

దా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 
కృష్ణమాచార్య శతావధాని 
వానమామలై జగన్నాథాచార్యులు 
మరింగంటి సింగరాచార్య ప్రణీతం 
సంకలనం: వట్టికోట ఆళ్వారుస్వామి 
బిరుదురాజు రామరాజు 

అవుసుల భాను ప్రకాశ్‌ 

పప్పుల రాజిరెడ్డి 

ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి 


25|- 
90/- 
130/- 
50/- 
60/- 
70/- 
ర్‌ర్‌/- 
80/- 
90/- 
60/- 
70/- 
80/- 
40/- 
200/- 
80/- 


180/- 
60/- 
160/- 
150/- 
40/- 
45/- 
20/- 
125/- 
120/- 
40/- 
40/- 
40/- 
25/- 


76. 


717. 


78. 
79. 
80. 
81. 
82. 
883. 
84. 
85, 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92, 
03, 
94. 
95, 
96. 
97. 
98. 
99. 


100. 


అస్తిత్వ (85ఇంగ్లీష్‌ కథల సంకలనం) 


అస్తిత్వ (శిర్‌తెలుగు కథల సంకలనం) 


సురవరం ప్రతాపరెడ్డి జీవితం-రచనలు 
పోతన కవితాసుధ 

అదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 
అప్పకవీయం 

సకలనీతి సమ్మతము 

రామాయణ విశేషములు 

నిర్మల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
నిజామాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
ద్విపద భాగవతం 

ఆంధ్ర పద నిధానము 

బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల 
హిందువుల పండుగలు 

హిస్టరి ఆఫ్‌ గోల్కొండ (ఇంగ్లిష్‌) 
నవనాథ చరిత్రము 

కాపుబిడ్డ 

అస్తిత్వ ($5 హింది కథల సంకలనం) 
కాకతీయ శాసన సాహిత్యం 
సామల సదాశివ ఖండకావ్యాలు 
సురవరం ప్రతాపరెడ్డి కథలు 
ఆహ్వానం 

ద్విపద వాజ్మయం 


ప్రధాన సంపాదకులు : డా॥ నందిని సిధారెడ్డి 
సంపాదకులు: కె. దామోదర్‌ రావు, ఎలనాగ 
ప్రధాన సంపాదకులు : డా॥నందిని సిధారెడ్డి 
- సంపాదకులు: ముదిగంటి సుజాతారెడ్డి 
మరియు ఆడెపు లక్ష్మీపతి, కె.పి, అశోక్‌కుమార్‌, 
డా. ఏనుగు నరసింహారెడ్డి 

ముద్దసాని రామిరెడ్డి 

డా,పాకాల యశోదారెడ్డి 

డా. ఉదారి నారాయణ 

సంపా, ఎల్లూరి శివారెం 

సంపా, శ్రీరంగాచార్య 

మడికి సింగన 

సురవరం ప్రతాపరెడ్డి 

దా॥ తుమ్మల దేవరావు 

దా॥వి. త్రివేణీ 

మడికి సింగన 

తూము రామదాసకవి 

డి. రామలింగం 

సురవరం ప్రతాపరెడ్డి 

అబుల్‌ మజీద్‌ సిద్ధిక్‌ 

గౌరనామాత్యుడు 

గంగుల శాయిరెడ్డి (ప్రా॥ కసిరెడ్డి వ్యాఖ్యానం) 
అనువాద కథలు 

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి 

(నిరీక్షణం, అంబపాలి, మీరాబాయి) 
(ప్రతాపరెడ్డికథలు, మొగలాయి కథలు) 
వానమామలై వరదాచార్యులు 

దా॥ పీ, యశోదారెడ్డి 


మైం గరీబ్‌ హుం (ఉర్జూమూలం: కవిరాజమూర్తి, తెలుగు : గిడుతూరి సూర్యం) 


250/- 


250/- 
70/- 
60/- 
40/- 
60/- 

300/- 

180/- 

180/- 
50/- 
60/- 

125/- 

250/- 
50/- 

100/- 

200/- 

250/- 
60/- 

250/- 
60/- 
30/- 
70/- 
50/- 
25|- 
80/- 


